9 శవాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ + 


కా (Ax. చ 
శుభమస్తు 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శితాలకిత్రర శతనామ స్తోత్రమ్‌ జా భాలార్భముతో లా 


ధ్యానమ్‌: 
ధవళ వపుష మిందోర్మండలే సన్నివిష్టం 
భుజగ వలయహారం భస్మదిగ్గాంగమీ శం; 
మృగయ పరశువాణిం చారు చంద్రార్ధమౌళిం 
హృదయ కమల మధ్య సంతతం చింతయామి। 


. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః। 
వామదేవో విరూపాక్ష కపర్టి సీలలోహితః॥ 


శుభముల నొనగూర్చువాడు - పునః సృష్టిని తనయందు భద్రపరచి తిరోధాన 
మొనరించువాడు - భక్తులకు శుభముల నిచ్చుచూ సంరక్షించువాడు - పినాకము 
అను ధనుస్సు గలవాడు - శిరస్సు పైన చంద్రుని దాల్చువాడు - అలౌకిక 
సౌందర్యవంతుడు - విశేష త్రినేత్రములు గలవాడు - అందమైన జటాజూటము 
గలవాడు - ఎరుపు, నలుపు వర్ణ సమ్మిళితమైన వన్నెతో (ప్రకాశించువాడు అగు 
శివునకు నమస్కారము. 


02. శంకర శూలవాణిశ్ళ ఖట్మాంగీ విష్ణువల్లభః। 
శిపివిషోంబికానాథః శ్రీకంరో భక్తవత్సలః॥ 


శుభము కలించువాడు - చేతియందు శూలము ధరించిన వాడు - మంచపు 
కోడు ఆయుధముగా గలవాడు - విష్ణుమూర్తికి నాయకుడు - సర్వోన్నతమునందుం 
డువాడు - ఆదిశక్తికి భర్తయైన వాడు - విషము నిలిపిన కంఠము గలవాడు - 
భక్తులయందు వాత్సల్యము గలవాడు అగు శివునకు నమనస్మారము. 


Kiron Type Institute 


_ 03. భవశ్శర్వ స్రిలోకశ శ్చితికంఠ శ్చివాప్రియః। 
.1 ఉగ్రుకపాలీ కామారి అంధకాసుర సూదనః॥ 


సర్వమును జన్మంప చేయువాడు - సర్వమును శాసించువాడు - ముల్లోకములకు 
అధిపతియైనవాడు - నల్లని కంఠము గలవాడు - పార్వతీ దేవికి ప్రియమైనవాడు - 
సంహారావేశము గలవాడు - బ్రహ్మ కపాలమును ధరించినవాడు: = మన్మథునికి 
శత్రువైనవాడు - అంధథకాసురుని వధథించినవాడు అగు శివునకు నమస్మారము. 


04. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః। 
భీమః పరశుహస్తశ్చ మృగపాణి రటాధరః॥ 


గంగను ధరించినవాడు - నొసటియందు కన్ను గలవాడు - యముడికి సైతం 
మృత్యువు వంటివాడు - కరుణకు గని వంటివాడు - భయము గొలుపువాడు - 
గందడ్రగొడ్డలిని చేత రతించినవాడు = చెతిలో లేడిని. ధరించినవాడు: = 'జదడలను 
ధరించినవాడు అగు శివునికి నమస్కారము. 


05. కైలాసవాసీ కవచీ కఠోర స్రిపురాంతకః। 
వృషాంకో వృషభారూఢో భస్మోద్దూలిత విగ్రహః॥। 


కైలాసమునందు నివసించువాడు - నిత్యము కవచము ధరించినవాడు - 
బుజుగామి - త్రిపురాలను దహించినవాడు - వృషభము తనకు చిహ్నముగా గలవాడు 
—- వృషభముపై నెక్కి యుండువాడు - నిలువెల్లా భస్మమును పులుముకొని యుండువాడు 
అగు శివునికి నమస్మారము. 


06. సామప్రియ సర్వమయః స్త్రయీమూర్తిరసిశ్వరః। 
సర్వజ్ఞః పరమాత్మాచ సోమః సూర్యాగ్నిలోచనః॥ 


Kiron Type Institute 


సామవేదమందు ప్రేమ గలవాడు - అన్నింటి యందునా ప్రాణరూపమున 
ప్రవర్తించెదివాడు - బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అను మూడు రూపములను ధరించినవాడు 
- తనపై అధికారము చేయగలవారెవరునూ లేనివాడు - అన్ని విషములు క్షుణ్ణంగా 
తెలిసినవాడు - విష్ణువుకు ఆత్మయైనవాడు - సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను 
ముగ్గురూ నేత్రములుగా గలవాడు అగు శివునకు నమస్కారము. 


07. హవిర్యజ్ఞమయ సోమః పంచవక్ర్తస్సదాశివః। 
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః॥ 


క్రతువులందలి హోమార్చిత ద్రవ్యరూపుడు - యజ్ఞము నంతటా విస్తరించి 
యుండెడివాడు - యజ్ఞమే తన రూపముగా కలవాడు - ఉమాదేవితో కూడియుండు 
వాడు - నలుదెసలకు నాలుగున్న్ఫూ ఊర్ద్వమునకొక ముఖమున్నూ గలవాడు - నిత్యము 
మంగళములు కలిగించువాడు - సృష్టి మొత్తమునకు అధినాయకుడు - వీరభద్రా 
వతారమును ధరించినవాడు - అన్ని ప్రమధగణములకు నాయకుడు - సంతాన 
కారులందరికీ అధిపతి అయిన వాడు అగు శివునకు నమస్కారము. 


08. హిరణ్యరేతా దుర్దర్నో గిరిశో గిరీశోనఘుః। 
భుజంగ భూషణో భరో గిరిధన్వా గిరిపియః॥॥ 


బంగారము వీర్యముగా గలవాడు - దర్శింప వీలుగానివాడు - కైలాసగిరికి 
(ప్రభువు - కొండలయందు శయనించువాడు - పాపము లేనివాడు - నాగాభరణములు 
గలవాడు - అజ్ఞానమును పోగొట్టువాడు, మేరు పర్వతమును ధనుస్సుగా ధరించినవాడు 
- కొండలయందు (ప్రేమగల వాడు అగు శివునకు నమస్కారము. 


09. కృత్తివానాః పురారాతిః భగవాన్‌ ప్రమధాధిపః। 
మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపి జగద్దురుః॥ 


Kiron Type Institute 


ఏనుగుతోలు వస్త్రముగా కప్పుకొనువాడు - త్రిపురములను హరించినవాడు - 
ఆధిపత్య, ఐశ్వర్య, వైరాగ్య, నిత్యత్వాది భగషట్నమును కలవాడు - ప్రమధగణము 
లన్నింటికి నాయకుడు - మృత్యువును గెలిచినవాడు - శరీరధారుల స్థూల, దేహాంతర్గత 
సూక్ష్మదేహమునందు ఆవాసముండువాడు - సర్వ ప్రపంచమందునా వ్యాపించినవాడు 
- జగత్తునకు తండ్రీ, గురువూ యైనవాడు - అగు శివునికి నమస్కారము. 


10. వ్యోమకేశో మహాగనః జనకశాారు విక్రమః। 
రుద్రో భూతపతిః స్థాణుః రహిర్ఫూధ్నో్య దిగంబరః॥ 


ఆకాశమే తల నీలాలుగా భాసించువాడు - కుమారస్వామికి తండ్రియైనవాడు 
- సొగసైన పరాక్రమము గలవాడు - ప్రళయవేళ సర్వులనూ దుఃఖ పరచువాడు - 
సర్వుల దుఃఖమునూ వోగొట్టువాడు - భూత[పైతాదులకెల్లా యజమాని - ఎట్టి చలనము 
లేనివాడు - దివారాత్రాతీతుడైన వాడు - దివ్యుడూ అగు శివునకు నమస్కారము. 


11. అష్టమూర్తి రనెకాత్మా నాత్తిక శుద్దవిగ్రహః। 
శాశ్వతః ఖండపరశుః అజః పాశవిమోచకః॥ 


భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అను ఎనిమిది 
మూర్తులలో ఇంద్రియ గోచరమగుచున్నవాడు - అనేక విధములుగా అలరారువాడు 
= సత్వగుణముతో నుండువాడు - స్వచ్చముగా భాసించువాడు - సర్వకాలములయందు 
ఉన్నట్లు లేకుండుటయు, లేనట్లు వుండుటయూ గలవాడు - గండ్ర గొడ్డలి ధరించి, 
పరశువను రాక్షసుని ఖండించినవాడు - పుట్టుక అనునది లేనివాడు - సంసార 
బంధము లన్నింటి నుండి విముక్తి కలిగించెడి వాడు అగు శివునకు నమస్మారము. 


is, మృథః పశుపతిర్దెవో మహాదెవో వ్యయోహరిః। 
పూషదంత బిదవ్యగో దక్షాద్వర హరో హరః 


Kiron Type Institute 


నిత్యమూ సుఖం కలిగించువాడు - సంసార బంధాలనే పాశాలతో బంధింపబడ్డ 
జీవులందరికి యాజమాన్యము వహించువాడు - దివ్యమైనవాడు - దేవతలందరిలోనూ 
శ్రెష్ణుడైనవాడు - పూషుడను సూర్యుని యొక్క దంతములు రాలగొట్టనవాడు - ఎటు 
వంటి తాపమును పొందని వాడు - దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు - 
అన్నిటిని హరించువాడు అగు శివునికి నమస్మారము. 


19. భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్‌; 
అపవర్గ ప్రదోసంతః స్తారక పరమేశ్వరః 


భగుడనే సూర్యుని కండ్లను ఊడబెరికినవాడు - వేయి పాదములు గలవాడు - 
మోక్షమును యిచ్చువాడు - తుది అనునది లేనివాడు - సంసార సాగరమును తరింప 
జేయువాడు - లౌకిక జగత్తుకు అతీతమైనది, చావు పుట్టుకలు లేనిదీ, శాశ్వతమైనది 
అయిన పరమ పదమునకు ప్రభువు అగు శివునకు నమస్మారము. 


ఏవం శ్రీశంభు దేవస్య నామ్నాం అష్టోత్తరం శతం॥ 


--1॥1 లీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం ॥ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


Kiron Type Institute 


